చంద్రగ్రహణ గ్రహ పీడా పరిహార స్తోత్రం 
ఆచమ్య, ప్రాణానాయమ్య |దేశకాలౌ సంకీర్త్య 1అద్యపూర్వోచ్చరిత ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ | చంద్రగ్రహణ సూచిత దోష 


నివృత్యర్ణం చంద్రగ్రహణ ద్వారా సంక్రమిత పీడా పరిహారార్లం సకలారిష్టనివారణార్లం చన్తగ్రహణ స్పర్శ సమయాదారభ్య 
फ థ్‌ బు థి ^&. 
చన్దగ్రహణోన్మీలన సమయపర్యంతం యో౭సౌ వజ్రధరో దేవ ఇతి స్తోత్ర పారాయణం కరిష్యే ॥ 


యో౭సౌవజ్రధరోదేవః ఆదిత్యానాంప్రభుర్మతః। సహస్రనయనోచంద్రః గ్రహపీడాం వ్యపోహతు॥ 
ముఖంయఃసర్వదేవానాం సప్తార్పిరమితద్యుతిః।చంద్రోపరాగ సంభూతాం అగ్ని పీడాం వ్యపోహతు ॥ 
యాకర్మసాక్షీలోకానాం యమోమహిషవాహనః। చంద్రసూర్యోపరాగోల్ఞాం గ్రహపీడాం వ్యపోహతు॥ 
రక్షోగణాధిపఃసాక్షాత్‌ నీలాంజన సమప్రభః। ఖడ్గహస్తోతి భీమశ్చ గ్రహపీడాం వ్యపోహతు ॥ 
నాగపాశధరోదేవః సదా మకర వాహనః।చంద్రేపరాగ కలుషం వరుణోమే వ్యపోహతు॥ 
ప్రాణరాపోహి లోకానాం సదా కృష్ణ మృగ ప్రియః।వాయుః చంద్రేపరాగోల్డాం గ్రహపీడాం వ్యపోహతు ॥ 
యో౭సా నిధిపతిర్దేవః ఖడ్గకశూల గదాధరః।చంద్రేపరాగదురితం ధనదోమేవ్యపోహతు ॥ 
యో౭సౌ ఇందుధరో దేవః పినాకీవృషవాహనః।చంద్రేపరాగ పాపాని నివారయతు శంకరః ॥ 
త్రైలోక్యేయానిభూతాని స్థావరాణిచరాణిచ | >~ ~ రుద్రాశ్చ దహంతు మమ పాతకం॥ 

॥ఇతి గ్రహపీడా పరిహార స్తోత్రమ్‌ ॥ 

జన్మనక్షత్ర రక్షాశ్లోకం 


ఇంద్రో౭=నలో దండధరశ్చ బూక్షాః పాశాయుధో వాయుకుబేర ఈశాః। కుర్వంతుసర్వేమమజన్మ రక్షా రాశిస్థచంద్రగ్రహదోషశాన్తిం ॥ 


మరియొక పాఠం (పాఠాంతరం) 
చంద్రగ్రహపీడాపరిహారమంత్రః 
1.యో౭సాౌ వజ్రధరోదేవః ఆదిత్యానాం ప్రభుర్మతః।సహస్రనయనోచంద్రః గ్రహపీడాం వ్యపోహతు ॥ 
2.ముఖం యః సర్వదేవానాం సప్తార్చిరమితద్యుతిః | చంద్రేపరాగ సంభూతామగ్ని పీడాం వ్యపోహతు Il 
3.యాకర్మసాక్షీలోకానాంయమోమహిషవాహనః। చంద్రసూర్యోపరాగోల్ఞాం గ్రహపీడాంవ్యపోహతు ॥ 
4.రక్షోగణాధిపస్సాక్షాత్‌ ప్రళయానిలసన్ని భః। కరాళో నిరృతిశ్చంద్రః గ్రహపీడాంవ్యపోహతు ॥ 
5.నాగపాశధరోదేవో నిత్యం మకరవాహనః।సలిలాధిపతిశ్చంద్ర గ్రహపీడాంవ్యపోహతు ॥ 
6.ప్రాణరూపోహిలోకానాం వాయుః కృష్ణమృగప్రియః చంద్రో పరాగసంభూతాంగ్రహపీడాంవ్యపోహతు ॥ 
7.యో౭సౌనిధిపతిర్దేవ ఖడ్గకూలధరోవరః।చంద్రేపరాగసంభూతాం కలుషం మే వ్యపోహతు ॥ 
8.యో౭సౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః।చంద్రోపరాగజం దోషం వినాశయతు సర్వదా॥ 
జన్మనక్షత్ర రక్షాళ్లోకం 


ఇంద్రో=నలో దండధరశ్చ బూక్షాః; పాశాయుధో వాయుకుబేర ఈశాః। కుర్వంతుసర్వేమమజన్మ రక్షా రాశిస్థచంద్రగ్రహదోషశాన్తిం ॥ 


